శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


(శ్రీపాద శ్రీవల్లభ చరితామృత 
ద్వితీయఖండాంతర్గతములోనిది) 


ఆనంద కైవల్యమూర్తి త్రిమూర్తి స్వరూపుడు అయిన 
శ్రీ దత్తప్రభువు శ్రీ అనఘాష్టమి వ్రత వైశిష్ట్యమును 
తెలుపు అనఘాష్టమి వ్రతకల్పము. 


ఓం శ్రీ గురుభ్యో నమః 


శుభాభినందనలతో ... 
వేదభారతి స్వచ్చంద ధార్మిక సేవా సంస్థ 
నేరేడ్‌మెట్‌ 
& 


Nim వాము 


1. గురుమూర్తిం చిదాకాశం సచ్చిదానంద విగ్రహం । 
నిర్వికల్పం నిరాబాధం దత్తమానంద మాగ్రయే॥ 


2. యోగాతీతం గుణాతీతం సర్వరక్షాకరం విభుం । 
సర్వదుఃఖ హరం దేవం దత్తమానందమాశ్రయే ॥ 


3. అవధూతం సదాధ్యానం జెదుంబర సుశోభితం | 
అనఘాప్రియ విభుం దేవం దత్తమానందమాశ్రయే ॥ 


4. నిరాకారం నిరాభాసం బ్రహ్మవిష్ణు శివాత్మకం । 
నిర్గుణం నిష్కలం శాంతం దత్తమానందమాశ్రయే ॥ 


5. అనసూయాసుతం దేవం అత్రివంశకులోద్భవం । 
దిగంబరం మహాతేజం దత్తమానంద మాశ్రయే ॥ 


6. సహ్యాద్రి వాసినం దత్తం ఆత్మజ్ఞాన ప్రదాయకం । 
అఖండ మండలాకారం దత్తమానందమాగశ్రయే ॥ 


7. పంచయజ్ఞప్రియం దేవం పంచరూప సుశోభితం । 
గురుపరంపరం వందే దత్తమానందమాశ్రయే ॥ 


8. దత్తమానందాష్టకం యఃపఠేత్‌ సర్వవిద్యా జయంలభేత్‌ 
దత్తానుగ్రహఫలం ప్రాప్తం దత్తమానందమాగశ్రయే ॥ 


ఫలశృతి 


ఏకకాలం ద్వికాలంవా త్రికాలం యఃపఠేన్నరః 
సర్వసిద్దిమవాప్నోతి శ్రీదత్తశ్శరణం మమ ॥ 


ee, 


అనఘావ్రత విధానము 


దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం 

ప్రపన్నార్తి హరం వందే స్మర్శగామి సనోవతు । 

మజ్జన్మ ఫలంమిదం మధుకైటభారే మత్రార్ధనీయం 
మదనుగ్రహ ఏష ఏవ త్వద్భ్యుత్య పరిచారిక భృత్య భృత్య 
భృత్యస్య భృత్య ఇతిమాం స్మరలోకనాథ ॥ 

ఏ పరమేశు పద యుగమెప్పుడు గోరి భజించి నేర్చరుల్‌ 
లోపలి బుద్ధితో నుభయలోకములందు జట్టుబాసి 

ఏ తాపములేక బ్రహ్మ గతిదారు గతాశ్రులై శరణుజొత్తురే 
నా పరమేశు మొక్కెదనఘౌఘ నివర్తను భద్రకీర్తియున్‌ 


ప్రారనం సమర్పయామి, ప్రణామం సమర్పయామి 


ఈ వ్రతకల్పం చేయు భక్తులందరికి విజ్ఞప్తి : పండితులే కాక పామరులను 
కూడా తరింపచేయటానికి వచ్చిన అవతారమే శ్రీ దత్తాత్రేయ అవతారం. తనను 
ఆశ్రయించిన భక్తుల భౌతిక కర్మలను తొలగించి అర్థకామములనే కాక 
శాశ్వతమైన ధర్మ మోక్షముల సంపూర్ణ రహస్యములను తెలియజేస్తూ భక్తి, 
ధ్యాన, జ్ఞాన, వైరాగ్యములను ప్రసాదిస్తూ భక్తుల అఘమును నిర్మూలిస్తూ వారికి 
శాశ్వతమైన మోక్ష పదవిని అందజేస్తుంది శ్రీ అనఘాష్టమి వ్రతము. 


వ్రత విధానము : ఈ వ్రతం చేయు సంకల్పించినటువంటి భక్తులు 
ముందుగా ఈ సంబారములన్నింటిని సమకూర్చవలెను. పసుపు, కుంకుమ, 
బియ్యపు పిండి, అక్షతలు (పసుపు కలిపినవి), తమలపాకులు, వక్కలు, ఎండు 
ఖర్జూరములు, గంధము, అగరబత్తి, కర్పూరము, ప్రధానంగా రెండు కలశం 
చెంబులు అనఘ స్వామి, అనఘాదేవి కొరకు వుంచవలెను. జాకెట్టు ముక్కలు 


న. We 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


రెండు, స్వామి వారి అష్టదళ పద్మంలో అష్ట సిద్దులకై తాంబూలాలు ఉంచడానికై 
రెండు తమలపాకులలో ఒక వక్క, ఒక ఖర్జూరం, ఒక రూపాయి బిళ్ళ ఉంచి, 
ఇలాంటివి ఎనిమిది సిద్ధం చేసుకోవాలి. ఒక తెల్లటి వస్తాన్ని వుంచవలెను. 
యజ్ఞోపవీతం లేదా దూదిని తీసి చక్కగా దాన్ని పోగుగా చేసి మధ్యలో గంధము 
లేదా పసుపును పూసి వుంచవలెను. కొబ్బరి కాయలు మొత్తం అయిదు 
వుంచుకోవలయును. మొదటి రెండు కొబ్బరి కాయలను కలశముపైన 
ఉంచవలయును. మిగిలిన మూడు కొబ్బరికాయలను తదుపరి పూజ యందు 
ఉపయోగించుకొనవలయును. పండ్లు అయిదు రకములు తీసుకొని స్వామి 
వారి యొక్క నివెదనార్ధము వుంచవలయును. కలశము ఏర్పరచిన ప్రదేశములో 
పోయుటకు 2 1/2 కేజీల బియ్యం వుంచుకొనవలెను. తదుపరి పసుపు గణపతిని 
అనగా పసుపునందు కొంచెం నీటిని కలిపి దానిని ముద్దగా చేసుకొని గణపతిపూజ 
కొరకు గణపతిని సిద్ధము చేసుకొనవలయును. పూజా సమయమున స్వామివారి 
తాంబూలంలో ఉంచడానికి 21 రూపాయి నాణాలను సిద్ధంగా ఉంచుకొన 
వలెను. ఈ విధంగా పూజా సామాగ్రినంతటిని సిద్ధము చేసుకుని మండపము 
ప్రదేశమును, మండపమును అలంకరించి అష్టదళ పద్మము యొక్క మధ్య 
భాగము నందు రెండు కలశములను ఉంచి ఆ కలశములను చక్కగా 
పుష్పములతో అలంకరించి సిద్దము చేసుకొన వలయును. వాటితో పాటుగా 
పంచపాత్ర, ఉద్ధరిణి, అర్చన సమయంలో స్వామివారికి చూపించి నీళ్ళు 
వదలడానికి చిన్న పళ్ళం ఆ ప్రదేశములో ఉంచవలెను. 


వ్రత విధానము : ఈ వ్రతము చేయ సంకల్పించిన దంపతులు ముందుగా 
వారి పూజా గృహమును సిద్ధము చేసుకుని అందు అనఘాస్వామిని ఏర్పాటు 
చేసుకొనుటకు మండపమును అలంకరించి, అందు పీఠమును ఏర్పరచవలెను. 
బియ్యపు పిండి, పసుపు, కుంకుమలతో, అష్టదళ పద్మమును వేయవలెను. 
ఆ అష్టదళ పద్మములయందు తూర్పున “మహిమ” అని, ఆగ్నేయమున 
“లఘిమ” అని, దక్షిణములో “ఈశిత్వము", నైరుతి నందు “ప్రాప్తి, పశ్చిమ 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


మున “కామవసాయిత”, వాయువ్యములో “ప్రాకామ్య”, ఉత్తరములో “వశిత్వ”, 
ఈశాన్యమునందు “అణిమ” అని వ్రాయవలెను. అష్టదళ మధ్య ప్రదేశమున 
మొదటి కలశము వద్ద అనఘుడు అనియు ఆ కలశమునకు ఎడమవైపున 
అనఘాదేవి అని వ్రాసి కలశములను స్థాపించవలెను. 


తోరణ వివరములు : పసుపు, తెలుపు, ఎరుపురంగు కలిసినటువంటి 
దారములను మూడు ప్రోగులుగా చేసి కంకణమును సిద్దము చేసుకొనవల 
యును. ఆ కంకణమును అనఘాదేవి అనఘాస్వాముల యొక్క కలశముల 
ముందు ఉంచవలయును. ఈ వ్రతము చేయ సంకల్పించినవారు ఈ 
వ్రతమునకు కూర్చునే ముందుగా ఆనాటి సంవత్సరమును, ఆయనమును, 
మాసమును, పక్షమును, తిథిని, వారమును, నక్షత్రములను మరియు వారి 
గోత్ర నామములను ఒక తెల్ల కాగితముపై వ్రాసుకుని సిద్ధముగా ఉండ 
వలయును. 


వ్రత విధానము : ఈ వ్రతము చేయు దంపతులు ఇరువురు ముందు 
స్వామివారి దగ్గర ఆసనముపై కూర్చునియుండి “ఓం ద్రాం దత్తాత్రేయాయ 
నమః” అను మంత్రమును 11 సార్లు జపించి మానసిక శుద్ధి గావించుకొనవలెను. 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


గణపతి పూజా విధానం 


ధ్రువన్తే రాజా వరుణోధ్రువన్దేవో, బృహస్పతిః । (ధ్రువన్త , ఇన్టశ్చాగ్నిశ్స 
రాష్టంధారయతాం (ధ్రువమ్‌ ॥దేవీం వాచమజనయన్తదేవాస్తాం విశ్వరూపాః ప్రశవో 
వదన్ని । సానోమన్టేష మూర్టం దుహానా ఢధేనుర్వాగస్మానుపనుష్పుతైతు ॥ అయం 
ముహూర్తస్సుముహూరో౭ స్తు ॥ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్ర 
బలం తదేవ । విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేత_౦(ఘ్రీ యుగం స్మరామి ॥ 
యత్రయోగేశ్వరః కృష్ణో యత్రపార్గో ధనుర్ధరః | తత్ర శ్రీర్విజయో భూతిరువా 
నీతిర్మతిర్మమ 1 స్మృతే సకలకళ్యాణభాజనం యత్ర జాయతే । పురుష స్తమజంనిత్యం 
వ్రజామి శరణంహరిం ॥ సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమజ్ఞకమ్‌ । యేషాం 
హృదిస్టో భగవాన్య్మజ్ఞణాయతనం హరిః ॥ లాభస్తేషాం జయస్తే స్తేషాం కుతే స్తెషాం 
పరాభవః | యేషామిన్టీవర శ్యామో హృదయస్టో జనార్దనః | ఆపదామప హర్తారం 
దాతారం సర్వసంపదాం । లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం 
I సర్వమజ్ఞక మాజ్ఞళ్యే శివే సర్వార్థ సాధకే । శరణ్యే తమకే దేవి నారాయణి 
నమోస్తుతే ॥ శ్రీలక్షీనారాయణాభ్యాం నమః | ఉమామహేశ్వరాభ్యాం నమః । 
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః । శచీపురన్దరాభ్యాం నమః । అరున్ధతీ వసిష్టాభ్యాం 
నమః । శ్రీసీతారామాభ్యాం నమః । మాతాపితృభ్యో నమః । శ్రీగురుభ్యో నమః । 
సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యోనమః I 
ఆచమ్య ప్రాణానాయమ్య - ఓమ్‌ కేశవాయస్వాహా ఓమ్‌ నారాయణాయ 
స్వాహా ఓమ్‌ మాధవాయ స్వాహా ఓమ్‌ గోవిందాయనమః ఓమ్‌ విష్టవేనమః ఓమ్‌ 
మధుసూదనాయనమః ఓమ్‌ త్రివిక్రమాయనమః ఓమ్‌ వామనాయనమః ఓమ్‌ 
శ్రీధరాయనమః ఓమ్‌ హృషీకేశాయనమః ఓమ్‌ పద్మనాభాయనమః ఓమ్‌ 
దామోదరాయనమః ఓమ్‌ సంకర్షణాయనమః ఓమ్‌ వాసుదేవాయనమః ఓమ్‌ 
(ప్రద్యుమ్నాయనమః ఓమ్‌ అనిరుద్దాయనమః ఓమ్‌ పురుషోత్త్రమాయనమః ఓమ్‌ 
అధోక్షజాయనమః ఓమ్‌ నారసింహాయనమః ఓమ్‌ అచ్యుతాయనమః ఓమ్‌ 
జనార్దనాయనమః ఓమ్‌ ఉపేంద్రాయనమః ఓమ్‌ హరయేనమః ఓమ్‌ 
శ్రీకృష్ణాయనమః 
ఓమ్‌ పృథివ్యాః మేరోప్పష్ట బుషిః కూర్చో దేవతా సుతలం ఛందః ఆసనే 
వినియోగః అనంతాసనాయనమః (ప్రణవస్య పరబ్రహ్మ బుషి పరమాత్మా దేవతా 
దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః | ఓమ్‌ భూః ఓమ్‌ భువః ఓగ్‌ం,సువః 
ఓమ్‌ మహః ఓమ్‌ జనః ఓమ్‌ తపః ఓగ్‌ం సత్యం ఓమ్‌ తథ్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధీమహి । ధియోయోనః ప్రచోదయాత్‌ ఓమాపోజ్యోతీరసోమృతం 
బ్రహ్మభూర్భువస్సువరోమ్‌ | 


టాడా ee 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


శుభాభ్యుదయార్థం చ శుభేశోభనే మంగళేముహూర్తే అత్ర పృథివ్యాం 
జంబూద్వీపే భరతవర్నే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే 
కృష్ణా గోదావర్యోః మధ్యే దేశే శ్రీ భావానంద రాధాకృష్ణమందిరే సమస్త దేవతా 
(బ్రాహ్మణహరిహర గురుచరణసన్నిధౌ । అస్మిన్‌ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన 
అ్రీ----- సంవత్సరే ---- అయనే ----- బుతౌ ----- మాసే ------ 
పక్షే ------ తిథౌ ------ వాసరే శుభవాసరే శుభనక్షతే శుభయోగే శుభకరణే 
ఏవంగుణవిశేషణవిశిష్ట్ణాయాం శుభతిథౌ | 
అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభయాయురారోగ్య 
ఐశ్వర్యాభివృద్ధ్వర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం 
పుత్రపౌత్రాభి వృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీమదఖిలాండకోటి (బ్రహ్మాోండనాయకస్య 
దేవదేవాత్మకస్య జగత్ముటుంబినః జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమన్మహాపురుషస్య 
భగవతః ప్రపంచబాహ్యాభ్యంతర పరిపూర్ణస్య కనక రజత వజవైఢూర్య గోమేధిక 
మరకత మాణిక్య (ప్రవాళ స్ఫటిక దివ్యశిఖర పరివృత రజితాచలవాసినః అ స్టైశ్వర్య 
'ప్రదాయకస్య శ్రీపార్వతీశయోః పుత్రస్య షణ్ముఖాగ్రజస్య భక్తానాం సుముఖస్య 
మూషిక తారకాది దుష్టసంహారకస్య కపిలవర్ణకస్య గజాననస్య ఏకదంతస్య సకల 
విఘ్ననివారణస్య హేరంబస్య లంబోదరస్య శూర్చకర్ణస్య గదాశూలాద్యుదాయుధస్య 
కలికల్మషనాశకస్య మోదకప్రియస్య సకలవిద్యాప్రదాయకస్య సకలైశ్వర్య 
(పదాయకస్య సకలదేవదేవర్షి 'ప్రముఖానేకశిష్టజన సేవితస్య దేవేంద్రాది 
సురపూజ్యస్య జీవాభయ దస్య జగద్దితార్థే= వతీర్ణస్య సిద్ధిబుద్దిసహితస్య 
శ్రీమహాగణపతి అనుగ్రహ ప్రసాదసిద్ధి ద్వారా సమస్త సన్మంగళావాప్యర్థం శ్రీ అనఘాదేవి సహిత 
అనఘాస్వామి దేవతా ముద్దిశ్య శ్రీ అనఘాదేవి సహిత అనఘాస్వామి దేవతా ప్రీత్యర్థం శ్రీ 
అనఘాదేవి సహిత అనఘాస్వామి దేవతా అనఘాష్టమి వ్రతాఖ్యం కర్మ కరిప్యే॥ అదా నిర్విఘ్నేన 
పరిసమాప్యర్థం శ్రీమహాగణాధిపతిపూజాం కరిష్యే । తదబ్ద్బ కలశారాధనం కరిష్యే I 
కలశం గంధపుష్పాక్టతైరభ్యర్చ్య । కలశే ఉదకం, పూరయిత్వా । కలశస్థోపరి హస్తం 
నిధాయ | ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే |; ఉక్టిర్యజ్ఞేషు వర్ధతే । 
కలశస్యముఖేవిష్ణుః కంఠే రుద్రస్సమాభ్రితః | మూలే తత్రస్థితో (బ్రహ్మో మధ్యే 
మాతృగణాస్ప్యుతాః । కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా । బుగ్వేదోఒథ 
యజుర్వేద స్సామవేదోహ్యథర్వణ; । అజ్జైశ్చ సహిత్తాస్సర్వే కలశాంబు సమాశ్రితాః । 
ఆపోవా ఇదగ్‌ం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ 
ఆపోన్నమాపోమృత్రమాపస్సంరాడాప్తో విరాడాప స్వ్వరాడాప్రశ్ళన్దాగ్‌స్యాపో జ్యోతీగ్‌ 
ష్యాపో యజూగ్‌ష్యాపస్సృత్యమా పస్సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప్ర ఓమ్‌ । 
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి । నర్మదే సింధు కావేరీజలే౭_స్మిన్‌ సన్నిధిం 


ee, es 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


కురు । కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ । భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః 
ప్రకీర్తితాః | ఆయాన్లు దేవ పూజార్ధం దురితక్షయకారకాః కలశోదకేన 
పూజాద్రవ్యాణి దేవమాత్మానంచ సంప్రోక్ష్య ॥ తతః గణాధిపతి పూజ్ఞాం కరిష్వే | 
ఓమ్‌ గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే, కవిజ్మవీనాముప్రమథశ్రవస్తమమ్‌ । 
జ్యేష్టరాజం బ్రహ్మణాం (బ్రహ్మణస్పత ఆనశ్శుణ్వన్నూతిభిస్సీదసాదనమ్‌ I 
శ్రీమహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి | ఆవాహయామి 
రత్నఖచిత సింహాసనం సమర్పయామి । పాదయోః పాద్యం సమర్పయామి । 
హస్తయోః అర్థ్య్యం సమర్పయామి । ముఖే ఆచమనీయం సమర్పయామి । ఉపచారిక 
స్నానం ,సమర్పయామి । ఓమ్‌ ఆప్లోహిష్టామ యోభువస్తానఊర్ణిదధా తన్న | 

హేరణాయ చక్షసే ॥ యోవశ్చివతమో, రసస్తస్య, భాజయత్తేహనః, | ఉశతీరివ 
వ | తస్మా అరబ్బమామవో యస్యక్షయాయ జిన్వథ । ఆపోజనయథాచనః ॥ 
శ్రీమహాగణాధిపతయే నమః శుద్దోదకస్నానం సమర్పయామి | స్నానానన్తరం శ్లుద్ధ 
ఆచమనీయం సమర్పయామి , ॥ అభివస్తా సువ్రసనాన్యర్లాఖిధేనూస్తుదుఘాః 
ప్రూయమానః । అభిచధ్దాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్‌ రథనో దేవసోమ, | 
శ్రీమహాగణాధిఫతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి ॥ యజ్ఞోపవీతం పరమం 
పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్‌ | ఆయుష్యమ(గ్రియం ప్రతిముఇ్బ శుభ్రం 
యజ్ఞోపవీతం బలమస్తు తేజః |! శ్రీమహాగణాధిపతయే నమః యజ్ఞోప వీతం 
సమర్పయామి I గంధదా ద్వారాందురాధ్రర్షాం నిత్యపుష్టాం కరీషిణీం I ఈశ్వరీగ్‌ం 
సర్వభూతానాం తామీహోపహ్వయే శ్రియం ॥ శ్రీమహాగణాధి పతయే నమః దివ్యశ్రీ 
గంధం, సమర్పయామి ॥ అహిరివభోగైః ,వర్యేతి బాహుం జ్యాయాహేతం 
పరిబాధమానః 1, హస్తఘ్నో విశ్వా వయునాని విద్వాన్‌ పుమాన్సు మాగ్‌ం 
సంపరిపాతు విశ్వతః | శ్రీమహాగణాధిపతయే నమః హరిద్రాచూర్షం సమర్పయామి 
1 ఆయనేతే పరాయణే దూర్వారోహన్తుపుప్పిణీః । ్రదాశ్చ పుండరీకాణి 
సముద్రస్యగృహా ఇమే । శ్రీమహాగణాధిపతయే నమః అలంకరణార్థం అక్షతాన్‌ 
సమర్భయామి I యాగుంగ్లూర్యాసినీవాలీ యారాకాయాసరస్వతి I ఇంద్రాణీవహ్వ 
ఊతయే వరుణానీం స్వస్తయే 1 శ్రీమహాగణాధిపతయే నమః క్షుంకుమవిలేపనం 
సమర్పయామి I సుమజ్ఞలీరియం వధూరిమాగ్‌ం సమేతపశ్యత I 
సౌభాగ్యమస్యైదత్వా యాథాస్తం విపరేతన | శ్రీమహాగణాధిపతయే నమః 
సుగంధపరిమళద్రవ్యాణి సమర్పయామి ॥ అధథపుష్మైఃపూజయామి ; ఓం 
సుముఖాయనమః |; ఓం ఏకదనాయనమః |; ఓం కపిలాయనమః । ఓం 
గజకర్ణకాయనమః | ఓం లంబోదరాయనమః | ఓం వికటాయనమః । ఓం 
విఘ్నరాజాయనమః 1 ఓం గణాధిపాయనమః |; ఓం ధూమకేతవేనమః । 


టాడా సా 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


ఓంగణాధ్యక్షాయనమః । ఓంఫాలచంద్రాయనమః । ఓం గజాననాయనమః । ఓం 
వక్రతుండాయనమః । ఓం శూర్చకర్ణాయనమః । ఓం హేరంబాయనమః । ఓం 
స్మృందపూర్వజాయనమః | ఓం కుమారగురవేనమః । ఓం సర్వసిద్దిప్రదాయకాయ 
నమః । శ్రీమహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్ప 
యామి ॥ వనస్పత్యుద్భవైద్దివ్యైర్నానా గంధై స్సుసంయుతం । ఆ(ఘేయస్సర్వదేవా 
నాం ధూపోయం ప్రతిగృహ్యతాం ॥ శ్రీమహాగణాధిపతయే నమః ధూపమాఘాప 
యామి ॥ సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం ప్రియం । గృహాణమబ్దళం 
దీపం (తైలోక్యతిమిరాప హ ॥ భకా క్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే 
1త్రాహిమాం నరకాద్దోరాద్దివ్యజ్టోతిర్నమోస్తుతే ॥ శ్రీమహాగణాధిపతయే నమః దీపం 
దర్శయామి I ధూప్రదీపానన్తరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి 11 నైవేద్యం, ఆ 
ఓం భూర్భువస్సువః I తధ్సవిత్తుర్వరేఖ్యం భర్గోదేవస్య ధీమహి | ధియోయోనః 
ప్రచోదయాత్‌ । సత్యంత్వర్తేన పరిషించామి । అమృతమస్తు | అమృతోపస్తరణమసి 
స్వాహా । శ్రీమహా గణాధిపతయే నమః ,గుడోపహార నివేదనం సమర్పయామి । ఓం 
(ప్రాణాయస్వాహా 1 ఓం అపాన్గాయస్వాహా । ఓం వ్యానాయస్వాహా | ఓం ఉదానాయ 
స్వాహా; ఓం సమానాయస్వాహా । మధ్యే మధ్యేపానీయం సమర్పయామి ॥ అమృతా 
పిధానమసి | ఉత్తరాపోశనం సమర్పయామి । హస్త ప్రక్షాళనం సమర్పయామి । 
పాద ప్రక్షాళనం సమర్పయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । పూగీఫలై 
స్సకర్పూరైర్నాగవల్లీ దకైర్యుతం । ముక్తాచూర్ల సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్య 
తాం ॥ శ్రీమహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి ॥ తాంబూల 
చర్వణానన్తరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ॥ హిరణ్యగర్భగర్భస్తం హేమ 
వీజంవిభావసోః । “అనన పుణ్యఫలదమతశ్చాన్నిం (ప్రయచ్చమే Il శ్రీమహాగణ్గాధి 
పతయే నమః సువర్ణపుషయుక్త దక్షిణాం సమర్పయామి ॥ హిరణ్యపాత్రం మధోః 
పూర్ణం దదాతి I మధవ్యో=_సానీతి I వీకధా (బ్రహ్మణ ఉపహరత్తి 1 ఏకధైవ 
యజమాన ఆయుసే స్తేజో ద్గధాతి ॥ సమ్రాజంచ విరాజంచాభి శ్రీర్యాచనోగృహే I 
లక్ష్మీరా ష్టస్యయా ముఖ్రేతయా మాసగ్‌ం సృజామసి I మానోహిగ్‌ం సీజ్ఞాతవేదో 
గామశ్వం పురుషం జగత్‌ I అవీభ్రదగ్న ఆగహి (శ్రియామా పరీపాతయ I 
శ్రీమహాగణాధిపతయే నమః మంగళనీరాజనం కర్శయాక! । నీరాజనానన్తరం శుద్ధ 
ఆచమనీయం సమర్పయామి ॥ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి | 
తన్నో దన్తిః ప్రచోదయాత్‌ ॥ శ్రీమహాగణాధిపతయే నమః సువర్ణ 
దివ్యమగ్రపుష్పాంజలిం సమర్పయామి ॥ యానికానిచ పాపాని జన్మాంతర 
కృతానిచ । తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణపదేపదే | పాపోఒహం పాపకర్మాహం 
పాపాత్మా పాపసంభవః । త్రాహి మాం కృపయాదేవ శరణాగత వత్సల । అన్యథా 


టాడా eee 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


శరణం నాస్తి త్వమేవ శరణం మమ । తస్మాత్మారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప । 
శ్రీమహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణనమస్మారాన్‌ సమర్పయామి ॥ వక్రతుండ 
మహాకాయ సూర్యకోటి సమప్రభ । నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా । 
శ్రీమహాగణాధిపతయే నమః (ప్రార్థన పూర్వక నమస్మారాన్‌ సమర్పయామి । 
యస్యస్కృత్యాచ నామోక్యాతపఃపూజా క్రియాదిషు । న్యూనం సంపూర్ణతాం యాతి 
సద్యోవందే గణాధిపమ్‌ | మన్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప । 
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే | అనయా ధ్యానావాహనాది 
షోడవోపచార పూజయా భగవాన్‌ సర్వాత్మకః శ్రీమహాగణాధిపతి సుప్రీతస్సు 
(ప్రసన్నో వరదో భవతు । ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు | 


అనఘాష్టమి వ్రతారంభం 
అస్య దేవ దేవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ అనఘాదేవి 
సమేత శ్రీ అనఘస్వామినే నమః విశేష పూజాంచ కరిష్యే, తదంగత్వేన యధాశక్తి 
అష్టదళే అణిమాద్యష్ట సిద్ధానాం ఆవాహనంచ కరిష్యే. 
ఓం అణిమా మహిమా ప్రాప్తిః ప్రాకామ్యం మహిమా తథా । 
ఈశిత్వం చ వశిత్వంచ యచ్చ కామావసాయతా ॥ 


1. అణిమా 
అణోరణీయసః పుత్రః ఈశాన్యాశా వ్యవస్థితః । 
అనఘస్యాణిమాభిఖ్యః పుత్ర శ్చిత్రస్సృనోవతు ॥ 


అష్టదళ పద్మే ఈశాన్యదళే కలశే అణిమాఖ్య దేవతాం ఆవాహయామి, 
స్థాపయామి, పూజయామి । 


అష్టదళ పద్మమున ముందుగా సిద్ధముచేసుకున్నటువంటి దళములలో 
ఈశాన్య భాగమునందున అణిమాత్ముని ఆవాహనం చేయవలెను. తదుపరి 
అక్కడ పుష్పాక్షతలను ఉంచి స్థాపన చేయవలెను. 


2. లఘిమా 

అనఘానఘయోః పుత్రో లఘిమాఖ్య కృపాలఘుః । 

దేవస్యాగ్నేయ కోణస్టో లఘుబుద్దిస్సనోవతు I 

అష్టదళ పద్మే ఆగ్నేయ దళే కలశే లఘిమాఖ్య దేవతాం ఆవాహయామి, 
స్థాపయామి, పూజయామి. 

అష్టదళపద్మమున ఆగ్నేయ దిగ్భాగంలో ఉన్న దళము నందు లఘిమాత్ముని 
ఆవాహన చేసి పుష్పాక్షతలను వుంచి స్థాపన చేయవలెను. 


3. ప్రాప్తి 

భక్తాభీష్ట ఫలప్రాప్తి కారకోనఘయోస్సుతః । 

దేవస్యనైబుతి కోణస్టా లఘు బుద్ది స్పనోవతు ॥ 

అష్టదళ పద్మే నైబుతి దళే కలశే ప్రాప్తి దేవతాం ఆవాహయామి, 
స్థాపయామి, పూజయామి 

నైరుతి దిగ్భాగంలో ఉన్న దళమునందు ప్రాప్తి దేవతను ఆవాహన చేసి 
పుష్పాక్షతలను వుంచి స్థాపన చేయవలెను. 
4. ప్రాకామ్య 

అవధూత గురో స్వేచ్చా సంచారస్యానఘస్య యః । 

వాయుకోణ స్థితః పుత్రః ప్రాకామ్యాఖ్యస్సనోవతు ॥ 

అష్టదళ పద్మే వాయువ్య దళే కలశే ప్రాకామ్య దేవతాం ఆవాహయామి, 
స్థాపయామి, పూజయామి 


వాయువ్య దిగ్భాగంలో ఉన్న దళమునందు ప్రాకామ్య దేవతను ఆవాహన 
చేసి పుష్పాక్షతలను వుంచి స్థాపన చేయవలెను. 


I 


సర్వాతిశాయితాం దేవస్యానఘస్య జగద్గురోః । 
ఖ్యాపయన్‌ దక్ష భాగస్ట ఈశిత్వాఖ్యస్సనోవతు॥ 


అష్టదళ పద్మే దక్షిణ భాగస్ట దళే కలశే ఈశిత్వ దేవతాం ఆవాహయామి, 
స్థాపయామి, పూజయామి. 


దక్షిణ దిగ్భాగంలో ఉన్న దళమునందు ఈశిత్వ దేవతను ఆవాహన చేసి 
పుష్పాక్షతలను వుంచి స్థాపన చేయవలెను. 
6. వశిత్వ 

జగద్యస్య వతే తిష్టత్యనఘస్య మహాత్మనః । 

ఆత్మజో వామ భాగస్థ్టో వశిత్వాఖ్యస్సనోవతు॥ 


అష్టదళ పద్మే వామ భాగస్థ దళే కలశే వశిత్వ దేవతాం ఆవాహయామి, 
స్థాపయామి, పూజయామి. 


అష్టదళ పద్మమున వామ భాగంలో ఉన్న దళమునందు వశిత్వ అను 
దేవతను ఆవాహన చేసి పుష్పాక్షతలను వుంచి స్థాపన చేయవలెను. 
7. కామావసాయత 


కామావసాయితాభిఖ్యో హ్యనఘ స్యాంగా రక్షవత్‌ | 
పశ్చాద్భాగ స్థితః పుత్రః కమనీయ స్పనోవతు॥ 


అష్టదళ పద్మే పశ్చాద్భాగస్థ దళే కలశే కామావసాయితాఖ్య దేవతాం 
ఆవాహయామి, స్థాపయామి, పూజయామి 


అష్టదళ పద్మమున పశ్చిమ భాగంలో ఉన్న దళమునందు కామావసాయిత 
అను దేవతను ఆవాహన చేసి పుష్పాక్షతలను వుంచి స్థాపన చేయవలెను. 


పురస్తాదనఘ ద్వంద్వ పాదసీమ్ని వ్యవస్థిత । 

మహిమాఖ్యో మహా కార్య కారి పుత్రస్సనోవతు॥ 

అష్టదళ పద్మే దేవస్య పురస్తా దళే కలశే మహిమాఖ్య దేవతాం 
ఆవాహయామి, స్థాపయామి, పూజయామి 

అష్టదళ పద్మమున తూర్పున ఉన్న దళమునందు మహిమాఖ్య దేవతను 
ఆవాహన చేసి పుష్పాక్షతలను వుంచి స్థాపన చేయవలెను. 

ఎవం తత్తత్సుత భ్రాజద్దళాష్టక సుశోభినః 

కర్ణికాయాం పంకజస్య కలితాయాం మహా గుణైః 

సమాసీనః ప్రశాన్తాత్మా కృపాబ్టిరనఘా హ్వయః 

దత్తత్రేయో గురుర్విష్ణు బ్రహ్మేశాత్వ సనోవతు 


అష్టదళ పద్మే మధ్యే కర్ణికాయాం ప్రధాన కలశే శ్రీ మదనఘస్వామి ఆవాహ 
యామి, స్థాపయామి, పూజయామి. అనుచు అష్టదళ పద్మము మధ్య ఉన్న 
కలశమునందు అనఘ స్వామిని ఆవాహన చేసి పుష్పాక్షతలను వుంచి పూజించ 
వలయును. 

అనఘస్వామినః పారే సమాసీనా కృపాలయా 

సర్వైర్భ్రాహ్మై గుణై ర్యుక్తా యోగాధీశా జగత్రసూః 

పద్మాసనా పద్మకరా భక్తాధీనా పతివ్రతా 

అనఘాంబ మహాలక్ష్మీర్మహాభాగా స్పనోవతు 

అష్టదళ పద్మే మధ్యే కర్గికాయాం అనఘస్వామినః పార్శ్వే శ్రీమతీం 
అనఘాదేవీం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అనుచు 


అనఘస్వామికి ఎడమవైపున ఉన్న అనఘాదేవిని ఆవాహన చేయవలెను. 


ఆడాలా 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


అథః ప్రాణ ప్రతిష్టాపనంచ కరిష్యే 

ఈశాన్యా మణిమాభిఖ్యే చాగ్నేయ్యాం లఘిమాభిదే 
ప్రాప్తి నామాని నైబుత్యాం ప్రాకామ్యాఖ్యే నిలస్టలే 
ఈశిత్వాఖ్యే వశిత్వాఖ్యే చోభయోః పార్వయోరపి 
కామావసాయితా నామ్ని పశ్చాద్భాగేంగ రక్షవత్‌ 
మహిమ్నీ పాదమూలేచ దళే ష్వష్టసు నిత్యశః 
భ్రాజమానేషు తన్మధ్యే కర్ణికాయాం కృతాలయౌ 
అనఘశ్చా అనఘా దేవి ప్రాణ చేష్టా విరాజితౌ 
చరతాం మమ హృత్సద్మే గురు మార్గ ప్రవర్తకౌ ॥ 


అను శ్లోకములతో అష్ట సిద్ధులను అదే విధముగా అనఘాదేవి అనఘ 
స్వాములను భక్తి శ్రద్ధలతో ప్రాణ ప్రతిష్టాపన చేసి ఈ విధముగా స్వామిని 
ప్రార్థించవలెను. 


స్వామిన్‌ సర్వజగన్నాధ యావత్పూజావసానకమ్‌ 
తావత్వం ప్రీతీ భావేన కుంభేస్మిన్‌ సన్నిధిం కురు ॥ 


ధ్యానం : 
పద్మాసనోత్తాన మనోజ్ఞ పాదం పద్మం దధాన మభయం చపాణ్యోః 
యోగస్థిరం నిర్భర కాంతి పుంజం దత్తం ప్రపద్యే౭_నఘనామధేయం ॥ 
పద్మసనస్థామ్‌ పద్మయుగ్మ నూపురామ్‌ 
పద్మందధానం అభయం చపాణ్యోః। 
యోగేర్ణ సమ్మీలిత నిశ్చలాక్షీం 
దత్తనురక్తా మనఘాం ప్రపద్యే ॥ 
ప్రారనం సమర్పయామి, ప్రణామం సమర్పయామి. 
అథ యథా శక్త్యానుసారం షోడశోపచార పూజాంచ కరిష్యే. 


స్రహస్రశీర్నా పురుషః సహ్హస్రాక్షస్పహస్రపాత్‌ | స 
భూమిం వి శ్వతో వృత్వా | అత్యతిష్టద్దశాంగులమ్‌ I 
గుణాతీత వపిన్వేషు కృపయా త్రిగుణాన్వితౌ 
అనఘామనఘం దేవం దేవీం చ ఆవాహయామ్యహం॥ 
శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః ఆవాహయామి. 
అనుచు అనఘస్వామిని అనఘాదేవీలను కలశమునందు ఆవాహన 
చేయవలెను. 


ఆసనం : 
పురుష ఎ వేదగ్‌ం సర్వం । యద్భూతం యచ్చభవ్యం | 
ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి ॥ 
సౌవర్ణ పీఠమ్‌ కృష్ణ త్వక్‌చి త్రాసన కుశాసనేః 
ఆస్తుతం గృహ్యతాం దేవానఘార్పితం మాయో ॥ 
శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః ఆసనం సమర్పయామి. 
పుష్పాక్షతలను తీసుకుని ఆసనముగ స్వామి వారి దగ్గర ఉంచవలయును. 
పాద్యం :- 


ఏతావానస్య మహిమా |  అత్తోజ్యాయాగ్‌్చ పూరుషః | 
పాదోలి స్యవిశ్వా భూతాని త్రిపాదస్తామృతం దివి ॥ 

యోగి శీర్షేమృతాసారౌ జంభ శీర్చేగ్ని వర్షకౌ 

పాదౌ పాద్యేన హృద్యేన కాళ యేనఘయో రహం ॥ 


శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః పాదయో పాద్యం 
సమర్పయామి. 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


ఉద్దరిణితో జలమును తీసుకుని స్వామి వారి యొక్క పాదముల వద్ద 
చూపుతూ పాద్యమును పళ్ళెములో వదలవలెను. 


ఆర్హం ఫా 
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః | పాదో౭.స్యేహా భవాత్సునః। 
తతోవిశ్వంవ్యక్రామత్‌ | స్తాశనానశనే అభి ॥ 
పద్మేన మాలయాచాత్తౌ భక్తాభీతి ప్రదాయకా 
అర్ధ్యేన సీత్రల్రీ కుర్యామనఘానఘయౌః కరౌ॥ 


శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః హస్తయో అర్హ్యం 


Uy 


సమర్పయామి. 


మరల ఉద్దరిణితో జలము తీసుకుని స్వామి వారి యొక్క హస్తముల 
వద్ద ఉంచవలయును. 


ఆచమనం : 
తస్మాద్విరాడజాయత వి విరాజ్లో అధ్ధిపూరుషః | 
సజాతోఅత్యరిచ్యత | పశ్చాద్భూమి మథోప్పురః ॥ 
జ్ఞాన జ్యోతిర్వి నీతానాం వేదజ్యోతిశ్చ వేదసః 
యతోనఘ ముఖాద్వ్యక్తం తత్రాచమనర్చితం ॥ 
శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః ముఖే ఆచమనీయం 


Uy 


సమర్పయామి. 


మధుపర్కం : 
తదుపరి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వేసినటువంటి మిశ్రమ 
మును Soe శాలు వారికి పటా 


యత్సురుషేణ హవిషా | దేవాయజ్ఞమతన్వత | 
వసనో అస్యాసీదాజ్యమ్‌ | గ్రీష్మఇధ్మశృరద్దవిః I 


et. nnn 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 
అనఘా యౌశ్రిత పరీక్షారం మాయా మధు స్పృశౌ 
మధుపర్కం దదేతాభ్యాం తత్సాదాబ్ద మధువ్రతః ॥ 
శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘ స్వామినే నమః మధుపర్కం సమర్ప 


యామి. 


పంచామృత స్నానం : 
క్షీరం : మొదటిగా ఆవుపాలను తీసుకుని ప్రోక్షణ చేయవలెను. 
అథక్షీరం 
ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమవృష్టియం । భవ్శావాజస్య సంగథే॥ 
శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః క్షీరేన స్నపయామి. 
మధుపర్కమును సమర్పించిన తరువాత పంచామృతములతో స్వామిని 
ప్రోక్షణ చేయవలెను. 
దధ్నా : తదుపరి పెరుగుతో స్వామి వారికి స్నానం చేయించలెను. 
దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః | 
సుర్రభినోముఖాకరత్రణ ఆయూగ్‌ంషి తారిషత్‌ ॥ 
శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః దధ్నా స్నపయామి 
ఆవు నెయ్యి : తదుపరి స్వామి వారిని ఆవు నెయ్యితో స్నానము చేయించవలెను. 
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్సునా 
త్వచ్చిద్రేణప్రవిత్రేణ వస్తోసూర్యస్యరశ్మ్శిభిః 
శ్రీ అనఘా దేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః ఘృతేన స్నపయామి 
మధునా : తదాంతే మధునా, తదుపరి స్వామి వారికి తేనెతో స్నానము చేయించ 
వలెను. 


ee: ee 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


మధ్గువాతా బుతాయతే మధుక్షర్థన్తి సింధవః | 

మాడ్వీర్నస్పన్వోషదీ: | మధ్ధునక్తముతోషసి మధుమ త్ఫార్గివగ్గంరజః | 
మర్దుద్యౌరస్తునఃి పితా | మధుమా న్నోవనస్పతి ర్మధుమాగ్‌ం 
అస్తుసూర్యః | మాధ్వీర్గావోభవన్తునః ॥ 

శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః మధునా స్నపయామి 


చక్కెర : తదుపరి చక్కెరతో స్వామి వారికి స్నానము, చేయించవలెను. 
స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే । స్వాదురిం బ్రాయసుహవేత్తునామ్నే! 
స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే బృహస్పతయే మధుమ్లాగ్‌ం అదాభ్య ః sl 
శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః శర్కరే స్నపయామి 
తదాంతే శుద్దోదకాన్‌ సమర్పయామి. పంచామృతముల యొక్క స్నపన 


తరువాత స్వామి వారిని శుద్దోదకముతో స్నానం చేయించి తరువాత శుద్ధ 
వస్త్రముతో స్వామి వారిపై గల జలమును శుభ్రముగ అద్దవలయును. 


ఫలోదక స్నానం : తదుపరి ట్ర ఫలోదక స్నానం చేయించవలెను. 
యాః ప్రలిన్లీర్యాఅప్రలా అప్పష్పాయాళ్చప్తప్పిణ: | 
బృహస్పతీః ప్రసూతా స్తానో ముంచన్వగ్‌౦ హసః | 


శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘుస్వామినే నమః ఫలోదక స్నానం 
సమర్పయామి. 


వస్త్రము : తదుపరి స్వామి వారికి వస్త్రము సమర్పించవలెను. 
స్రప్తాస్యాసన్పరిధయః | త్రిస్సృప్తసమి ధఃకృతాః | 
దేవాయద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్సురుషంపశుం ॥ 
వల్కలే రుచిరే సూక్ష్మే చిత్ర చిత్ర దశాంచితే 
మాయా వృతిచ్చే దకాభ్యామనఘాభ్యాం దదే ముదా ॥ 


శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః వస్త్రం సమర్పయామి. 


వ. 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


యజ్ఞోపవీతం : స్వామి వారికి యజ్ఞోపవీతమున్న ఎడల యజ్ఞోపవీతమును, 
లేని ఎడల పుష్పాక్షతలను యజ్ఞోపవీతార్ధం స్వామి వారి దగ్గర ఉంచవలయును. 


తంయజ్ఞంబర్షి షి ప్రాక్షన్‌ | పురుషం జాతమగ్రతః | 
తేనదేవా పయన | సాధ్యాబుషయశ్చయే ॥ 
ఉపవీతం పవిత్రం చ సహజం యత్రజాపతే 
సమర్పితం మయా శుభ్ర మనఘౌ ప్రతిముంచతం ॥ 


శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః ఉపవీతం సమర్పయామి 
గంధం : తదుపరి స్వామి వారికి గంధం సమర్పించవలెను. 

తస్మాద్యజ్ఞా థృర్వహుతః | సంభృతంపృషదాజ్యమ్‌ | 

ప్రశూగ్‌స్తాగ్‌శ్చక్రేవాయవ్యాన్‌ | ఆరణ్యా న్రామ్యాశ్చయే ॥ 

మిలత్కర్పూర సధ్గందై రనురిప్యానఘానఘౌ 

ముఖయోరలికే కుర్యాం లసత్సా లాక్షి సంనిభే ॥ 

శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః గంధాన్‌ ధారయామి. 


గంధస్యోపరి అలంకరణార్థం కుంకుమ అక్షతాంశ్చ సమర్పయామి. అనుచు 
స్వామి వారికి గంధమును అక్షతలను సమర్పించవలయును. 


ఆభరణం : 


తస్మాద్యజ్ఞాదిత్యక్షతాన్‌ | తస్మాద్యజ్ఞా థ్సర్వహుతః | 

బుచస్సామాని జజ్ఞిరే | ఛందాగ్‌ంసిజజ్జిరేతస్మాత్‌। యజుస్తస్మాదజాయత॥ 
శీర్షే కంఠే బాహు న! మణి బంధధ్వయే తధా 

వివిధా అక్షమాలాస్తే భూషార్ధం కల్పయేనఘ ॥ 


శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః విశేష ఆభరణాని 
సమర్పయామి 


న. 


స్యార్థ శరీరాంగే హంసరూపీయతీశ్వరీ 
హస్తముద్రాం కుశాధారే హరిద్రాన్‌ మాతృకర్పయేత్‌ ॥ 


శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః హరిద్రా చూర్ణం సమర్ప 
యామి 


కుంకమపూజ : 
దేవిత్వామనఘే భద్రే సర్వమంగళ మంగళే 
లసత్కుంకుమ చూర్ణేన పూజయామి ప్రసీదమే ॥ 
శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః కుంకుమ పూజాం 


సమర్పయామి. 


పుష్పం : 
తస్మాదశ్వా అజాయంత యేకేచోభయాదత; 
గావోహజిజ్ఞరే తస్మాత్‌ తస్మాజ్ఞాతా అజావయః | 
తత్తత్కాలోత్స్ల పుష్పాఘ మాలాభిరనఘౌ 
ఆపాద శీర్షం సంభూష్య పునః పుప్పై స్స్పమర్చయే ॥ 


శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః పుష్పాణి సమర్పయామి 


అంగ పూజాంచ కరిష్యే : 

స్వామివారి యొక్క సర్వాంగములపైన పుష్పాక్షతలను వేయుచు 
నమస్కరించవలెను. 

శ్రీ అనఘదేవాయ నమః పాదౌ పూజయామి 

శ్రీ ఆజానుబాహవే నమః జానుని పూజయామి 

శ్రీ త్రిగుణేశాయ నమః వళిత్రయం పూజయామి 

శ్రీ కరుణాకరాయ నమః హృదయం పూజయామి 


(ఈూ(ఈూ (ఈూ(ఈూ(కూ(థఊూ(ఠూ(ఠరూ(ఈూ (ఈ (ఈ 


సంగీత రసికాయ నమః కంఠం పూజయామి 
జగత్రాణాయ నమః నాసికాం పూజయామి 
తిలకాంచిత ఫాలాయ నమః ఫాలం పూజయామి 
త్రిజగత్సంచారాయ నమః జంఘే పూజయామి 
పద్మాసనస్థాయ నమః ఊరుం పూజయామి 
శాతోదరాయ నమః ఉదరం పూజయామి 
భకాలంబనాయ నమః బాహూ పూజయామి 
జగన్మోహనాయ నమః మందస్మితం పూజయామి 
ధ్యానగోచరాయ నమః నేత్రద్వయం పూజయామి 
సహస్ర శీర్షాయ నమః శిరః పూజయామి 
సచ్చిదానందాయ నమః సర్వాణ్యంగాని పూజయామి 


అనుచు స్వామి వారి యొక్క సర్వాంగములయందు పుష్పాక్షతలను వుంచి 
నమస్కరించవలెను. తదుపరి అనఘాదేవికి కూడా అంగ పూజ చేయవలెను. 
అథ అంగపూజాం కరిష్యే. 


(ఈూ(ఈూ (ఈూ(ఈూ(ఈూ(థఊూ(ఠూ(ఠరూ(ఈూ (ఈ (ఈ 


అనఘాదేవ్యై నమః పాదౌ పూజయామి 
అఘనాశిన్యై నమః జానుని పూజయామి 
త్రిగుణేశాయై నమః వళిత్రయం పూజయామి 
కరుణాకరాయై నమః హృదయం పూజయామి 
సంగీత రసికాయై నమః కంఠం పూజయామి 
జగత్రాణాయై నమః నాసికాం పూజయామి 
తిలకాంచిత ఫాలాయై నమః ఫాలం పూజయామి 
త్రిజగత్సంచారాయై నమః జంఘే పూజయామి 
పద్మాసనన్థాయై నమః ఊరుం పూజయామి 
శాతోదరాయై నమః ఉదరం పూజయామి 
భక్తాలమృ్బనాయై నమః బాహూ పూజయామి 


a 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


శ్రీ జగన్మోహనాయై నమః మందస్మితం పూజయామి 

శ్రీ ధ్యానగోచరాయై నమః నేత్రద్వయం పూజయామి 

శ్రీ సహస్ర శీర్నాయై నమః శిరః పూజయామి 

శ్రీ సచ్చిదానందాయై నమః సర్వాణ్యంగాని పూజయామి 

అనుచు దేవికి తెల్లటి వుష్పములను సమర్పించవలయును. ఆ 
సమర్పించు సమయమున దంపతులు ఇరువురు మనసున “ఓం ద్రాం 


దత్తాత్రేయాయ నమః” 


ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 


Oi మ స టట న ON మ 


wh, న Jal! sk 
జ 0 0209 MD~* Oo 
br స షై De Or స స్ట 
౦౦౦0000005 


20. ఓం 


అను మంత్రమును జపించవలెను. 


దత్మాతేయాయ నమః 
అనఘాయ నమః 
త్రివిధాఘవిదారిణీ నమః 
లక్ష్మీరూపానఘేశాయ నమః 
యోగాధీశాయ నమః 

ద్రాం బీజధ్యానగమ్యాయ నమః 
విజేయాయ నమః 

గర్భాది తారణాయ నమః 
బీజస్థవట తుల్యాయ నమః 
ఎకార్డ మనుగామినే నమః 

షడర్ణ్ల మనుపాలాయ నమః 
యోగ సంపత్కరాయ నమః 
అష్టార్ణ మనుగమ్యాయ నమః 
పూర్ణానందనాయ వపుష్మతే నమః 
ద్వాదశాక్షర మంత్రన్థాయ నమః 
ఆత్మ సాయుజ్యు దాయకాయ నమః 
షోడశార్ల మనుస్థాయ నమః 
సచ్చిదానందాయ నమః 

హరయే నమః 

కృష్ణాయ నమః 


21. ఓం ఉన్మత్తాయ నమః 

22. ఓం ఆనందదాయకాయ నమః 

23. ఓం దిగంబరాయ నమః 

24. ఓం మునయే నమః 

25. ఓం బాలాయ నమః 

26. ఓం పిశాచాయ నమః 

27. ఓం జ్ఞాన సాగరాయ నమః 

28. ఓం బ్రహ్మజన్మ దోషాఘ వినాశాయ నమః 
29. ఓం సర్యోపకారాయ నమః 

30. ఓం మోక్ర్షదాయకాయ నమః 

31. ఓం సర్వరూపకాయ నమః 

32. ఓం భగవతే నమః 

33. ఓం స్మృతిమాత్ర సంతుష్టాయ నమః 
34. ఓం మహాభయ నివారిణీ నమః 

35. ఓం మహాజ్ఞాన ప్రదాయ నమః 

36. ఓం చిదానందాత్మనే నమః 

37. ఓం బాలోన్మత్త పిశాచాది వేషాయ నమః 
38. ఓం మహాయోగినే నమః 

39. ఓం అవధూతాయ నమః 

40. ఓం అనసూయానందనాయ నమః 
41. ఓం అత్రిపుత్రాయ నమః 

42. ఓం సర్వకామ ఫలప్రదాయ నమః 
43. ఓం ప్రణవాక్షర వేద్యాయ నమః 

44. ఓం భవభంధ విమోచనాయ నమః 
45. ఓం ద్రాం బీజాక్షర ఫాలాయ నమః 
46. ఓం సర్వైశ్వర్య ప్రదాయ నమః 

47. ఓం క్రోం బీజ జప సంతుష్టాయ నమః 
48. ఓం అసాధ్యాకర్షణాయ నమః 


నవ ప యా 


సౌర్చీజ ప్రీత మనసే నమః 
మనస్సంక్షోభహరాయ నమః 
ఐం బీజపరితుష్టాయ నమః 
వాక్రదాయ నమః 

క్లీం బీజ సముపాస్యాయ నమః 
త్రిజగద్వశ్య కరాయ నమః 

శ్రీ ముపాసన తుష్టాయ నమః 
మహా సంపత్రదాయ నమః 
గౌమక్షర సువేద్యాయ నమః 
భూసామాజ్య ప్రదాయ నమః 
ద్రాం బీజాక్షర వాసాయ నమః 
మహతే నమః 

చిరంజీవినే నమః 

నానా బీజాక్షరోపాస్య నానా శక్తియుతే నమః 
సమస్త గుణ సంపన్నాయ నమః 
అంతశృత్రు విదాహినే నమః 
భూతగ్రహోచ్చాటనాయ నమః 
పరాభిచార శమనాయ నమః 
ఆదివ్యాధి నివారిణే నమః 
దుఃఖత్రయ హరాయ నమః 
దారిద్ర్యవిద్రావకాయ నమః 
దేహదార్థ్యాభి పోషాయ నమః 
చిత్తసంతోషకరాయ నమః 
సర్వమంత్ర స్వరూపాయ నమః 
సర్వయంత్ర స్వరూపాయ నమః 
సర్వతంత్రాత్మకాయ నమః 
సర్వ పల్లవ స్వరూపాయ నమః 
శివాయ నమః 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 
77. ఓం ఉపనిషద్వేద్యాయ నమః 
78. ఓం దతాయ నమః 
79. ఓం మహా గంభీర రూపాయ నమః 
80. ఓం వైకుంఠ వాసాయ నమః 
81. ఓం శంఖచక్రగదాశూల ధారిణే నమః 
82. ఓం వేణునాదినే నమః 
83. ఓం దుష్ట సంహారాయ నమః 
84. ఓం శిష్ట సంపాలకాయ నమః 
85. ఓం నారాయణాయ నమః 
86. ఓం అస్రధరాయ నమః 
87. ఓం చిద్రూపాయ నమః 
88. ఓం ప్రజ్ఞారూపాయ నమః 
89. ఓం ఆనంద రూపాయ నమః 
9౦. ఓం బ్రహ్మ రూపాయ నమః 
91. ఓం మహావాక్య ప్రబోధాయ నమః 
92. ఓం తత్వాయ నమః 
93. ఓం సకల కర్మౌఘ నిర్మూలనాయ నమః 
94. ఓం సచ్చిదానంద రూపాయ నమః 
95. ఓం సకల దేవౌఘ వశీకృత కరాయ నమః 
96. ఓం కుటుంబ వృద్దిదాయ నమః 
97. ఓం గుడపానక తోషిణీ నమః 
98. ఓం సులభాయ నమః 
99. ఓం కంద ఫలాదినే నమః 
100. ఓం దిగంబరాయ నమః 
101. ఓం భక్తవాంభఛితదాయకాయ నమః 
102. ఓం భుక్తి ముక్తి ప్రదాతే నమః 
103. ఓం సదాతుష్టాయ నమః 
104. ఓం నిరీశ్వరాయ నమః 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


105. ఓం భవసాగరతారకాయ నమః 

106. ఓం త్రిగుణాత్మకాయ నమః 

107. ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః 

108. ఓం శ్రీ మద్దత్తాత్రేయాయ నమః 

నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి 

అథ శ్రీ అనఘాదేవి అష్టోత్తర శతనామ పూజాంచ కరిష్యే. 


ఓం అనఘాయై నమః 

ఓం మహాదేవ్యై నమః 

ఓం మహాలక్ష్మి నమః 

ఓం అనఘస్వామి పత్స్యై నమః 

ఓం యోగీశాయై నమః 

ఓం త్రివిధాఘ విదారిణ్య నమః 

ఓం త్రిగుణాయై నమః 

ఓం అష్టపుత్ర కుటుంబిన్యై నమః 
ఓం సిద్ధిసేవ్యపదే నమః 

ఓం ఆత్రేయ గృహ దీపాయై నమః 
ఓం వినీతాయై నమః 

ఓం అనసూయా ప్రీతిదాయై నమః 
ఓం మనోజ్ఞాయై నమః 

ఓం యోగశక్తి స్వరూపిణ్యై నమః 

ఓం యోగాతీత హృదే నమః 
చిత్రాసనోపవిష్టాయై నమః 
రత్నాంగుళీయక లసత్సాదాంగుత్యై నమః 
18. ఓం పద్మగర్భోపమానాంఘ్రితలాయై నమః 
19. ఓం భర్తు శుశూషణోత్సుకాయై నమః 
20. ఓం మతిమత్సై నమః 

21. ఓం తాపనీవేష ధారిణ్యై నమః 


క క సా 


న న జ స న OT ఇ 


అమీ సీ సీ సీ hh hh hh hh 
నగ్నరారానాణనె౫ద 
SNe 
Oo ఈ 


22. ఓం తాపత్రయ వినాశిన్యై నమః 

23. ఓం హరిద్రాలంకృత పాదాబ్దాయై నమః 
24. ఓం మంజీర కలజత్రవే నమః 

25. ఓం శుచివల్కల ధారిణ్య నమః 

26. ఓం కాంచీదామ యుతే నమః 

27. ఓం గళే మాంగల్య సూత్రాయై నమః 
28. ఓం గ్రైవేయాళీధృతే నమః 

29. ఓం క్వణత్కంకణ యుక్తాయై నమః 
30. ఓం పుష్పాలంకృతయే నమః 

31. ఓం అభీతి ముద్రహస్తాయై నమః 

32. ఓం లీలాంభోజ ధృతే నమః 

33. ఓం తాటంకయుగ దీప్తాయై నమః 
34. ఓం నానా రత్న సుదీప్తాయై నమః 

35. ఓం ధ్యాన స్థిరాక్ష్య నమః 

36. ఓం ఫాలంచత్తిలకాయై నమః 

37. ఓం మూర్చాబద్ద జటారాజత్సుమదామాళయే నమః 
38. ఓం భర్రాజ్ఞాపాలనాయై నమః 

39. ఓం నానావేషధృతే నమః 

40. ఓం పంచపర్వాన్వితా విద్యా రూపికాయై నమః 
41. ఓం సర్వావరణ శీలాయై నమః 

42. ఓం స్వబలావృత వేధసే నమః 

43. ఓం విష్ణుపత్స్యై నమః 

44. ఓం వేదమాత్రే నమః 

45. ఓం స్వచ్చ శంఖ ధృతే నమః 

46. ఓం మందహాస మనోజ్ఞాయై నమః 
47. ఓం మంత్రతత్త్వవిదే నమః 

48. ఓం దత్తపార్వనివాసాయై నమః 


న. 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


49. ఓం రేణకేష్టకృతే నమః 

50. ఓం ముఖ నిస్తృత శంపాభత్రయీ దీప్యై నమః 
51. ఓం విధాతృ వేద సంధాత్రై నమః 
52. ఓం సృష్టి శకి నమః 

53. ఓం శాంతి లక్ష్మ్యై నమః 

54. ఓం గాయికాయై నమః 

55. ఓం బ్రాహ్మణ్య నమః 

56. ఓం యోగచర్యా రతాయై నమః 
57. ఓం నర్తికాయై నమః 

58. ఓం దత్తవామాంకస్టితాయై నమః 
59. ఓం జగదిష్టకృతే నమః 

60. ఓం శుభాయై నమః 

61. ఓం చారు సర్వాంగ్యై నమః 

62. ఓం చంద్రాస్యాయై నమః 

63. ఓం దుర్మానసక్షోభ కర్ష్యై నమః 
64. ఓం సాధు హృచ్చాన్తయే నమః 
65. ఓం సర్వాంత సంస్థితాయై నమః 
66. ఓం మందహాసిన్యై నమః 

67. ఓం పద్మాయై నమః 

68. ఓం గృహదాయై నమః 

69. ఓం శక్తి స్థితాయై నమః 

70. ఓం సద్రత్న వస్తదాయై నమః 
71. ఓం గుహ్యాస్థాన స్థితాయె నమః 
72. ఓం పత్సీదాయై నమః 

73. ఓం క్రోడస్థాయై నమః 

74. ఓం పుత్రదాయై నమః 


టాం న 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


75. ఓం వంశ వృద్ధికృతే నమః 

76. ఓం హృధ్గతాయై నమః 

77. ఓం సర్వకామ పూరితాయై నమః 
78. ఓం కంఠ స్టితాయై నమః 

80. ఓం హారాది భూషా దాత్రై నమః 
81. ఓం ప్రవాసిబంధు సంయోగ దాయికాయై నమః 
82. ఓం మృవష్టాన్నదాయై నమః 

83. ఓం వాక్చక్తిదాయై నమః 

84. ఓం బ్రాహ్మై నమః 

85. ఓం ఆజ్ఞాబాల ప్రదాత్ర్యై నమః 
86. ఓం సర్వైశ్వర్యకృతే నమః 

87. ఓం ముఖ స్థితాయె నమః 

88. ఓం కవితా శక్తి దాయై నమః 

89. ఓం శిరోగతాయె నమః 

90. ఓం మునివంద్యాయ నమః 

91 ఓం రౌద్యై నమః 

92. ఓం జంభాసుర విదాహిన్యై నమః 
93. ఓం జంభవంశ హృతే నమః 

94. ఓం గుణాతీతాయై నమః 

95. ఓం వైష్ణవై్యై నమః 

96. ఓం ఇంద్ర రాజ్య ప్రదాయిన్యై నమః 
97. ఓం దేవప్రీతికృతే నమః 

98. ఓం నహుషాత్మజ దాత్ర్యై నమః 
99. ఓం ధర్మకీర్తి సుబోధిన్యై నమః 
100. ఓం శాస్తమాత్రే నమః 

101. ఓం భార్గవ క్షిప్రతుష్ణాయై నమః 


న... 


102. ఓం కాలత్రయ విదే నమః 
103. ఓం స్తుతిప్రియాయై నమః 
104. ఓం శుచయే నమః 
105. ఓం కార్తవీర్యప్రసన్నాయై నమః 
106. ఓం సర్వసిద్ది కృతే నమః 
సర్వజ్ఞాయె నమః 

108. ఓం శ్రీ అనఘాదేవ్యై నమః 
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి 
ధూపం : 

యత్సురుషం వ్యదధుః | కతిధా వ్యకల్పయన్‌ | 

ముఖం కిమస్య కౌబాహూ । కావూరూ పాదావుచ్యేతే I 

నానా పరిమళ ద్రవ్య సమ్మేళన మనోహరః 

ధూపస్సమర్పితో దేవావనఘౌ ప్రతి గృహ్యతాం ॥ 

శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘ స్వామినే నమః ధూపమాఘ్రాపయామి. 
అనుచు సాంబ్రాణి కడ్డీలను వెలిగించి స్వామి వారికి ధూపమును సమర్పించ 
వలెను. 
దీపం : యత్సురుషమితి ధూపం ॥ 

బ్రాహ్మణో స్యముఖమాసీత్‌ | బాహూరాజన్యఃకృతః । 

ఊరూ తదస్య యద్వైశ్యః | పద్భ్యాగ్‌ంశూద్రో అజాయత ॥ 

యద్భాసేదం జగధ్బాతిన దృశ్యేతే తధాపి యౌ 

తావుభౌ తత్త సందీప్రై దీపైరుద్దీపయామ్యహమ్‌ ॥ 

శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘ స్వామినే నమః దీపం దర్శయామి, 
ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అను మంత్రములతో 
స్వామి వారికి దీపమును దర్శింపచేసి తదుపరి ఉద్ధరిణితో స్వామి వారి యొక్క 
ముఖము దగ్గర ఆచమనము చూపవలెను. 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


నైవేద్యం : చంద్రమా మనసేతి నైవేద్యం ॥ 

చంద్రమామనసోజాతః । చక్టోస్సూర్యో అజాయత । 

ముఖాది న్దశ్చాగ్నిశ్చ | ప్రాణాద్వాయురజాయత ॥ 

రాజాన్నం బహు భక్ష్యాత్తం సాపోపస్కార పుష్కలం 

నైవేద్యం శృతి సంవేద్యా గృహ్య తామనఘౌ ముదా ॥ 

శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘ స్వామినే నమః అవసరార్ధం నారికేళ, 
కదలీఫలశకలైః నివేదయామి. 

ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః 
ప్రచోదయాత్‌ 

అమృతమస్తు, అమృతోపస్తరణమసి స్వాహా, ఓం ప్రాణాయా స్వాహా, ఓం 
అపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా 
మధ్యే, మధ్యే పానీయం సమర్పయామి. హస్తా ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళ 
యామి, ఆచమనీయం సమర్పయామి. అనుచు వివిధ రకములైనటు వంటి 
భక్ష్యములను, భోజ్యములను, ఫలాదులను సమర్పించి స్వామి వారికి 
నమస్కరించవలెను. 
కొంటారు నాభ్యా అసీదితి తాంబూలం ॥ 

నాభ్యా ఆసీదన్తతరిక్షమ్‌ | శీర్ణోద్యాస్సమవర్తత | 

పద్భ్యాంభూమిర్ది శశ్రోత్రాత్‌ | తథాలోకాగ్‌ం అకల్పయన్‌ | 

అనఘస్వామి జనక ప్రోద్భతాయుష్య తంత్రకే 

ప్రోకెస్సు లక్షణిర్యుక్రం తాంబూలం ప్రపదేనఘా ॥ 

శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘ స్వామినే నమః తాంబూలం సమర్చ 
యామి 
నీరాజనం : వేదాహమితి నీరాజనం 

వేద్దాహమ్తేత్సం పురుషం మహాన్తం | ఆద్దిత్యవర్ణం తమస స్తుష్తారే | 

సర్వాణిరూపాణి విచిత్యధీరః | నామానికృత్వాభివదన్‌యదాస్తే ॥ 


(| టాకా 


శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినామ్‌ 

శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం 

మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే 

చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ॥ 

ప్రభో సమంతాత్పరివర్తితైశ్రీ 

కర్పూర నీరాజన దీప మాల్యైః 

యుష్మన్‌ మహార్చిః పరివేష పంక్తిః 

కిమ్మీరితాభాస్వ నఘేనఘ ప్రభో ॥ 

శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘ స్వామినే నమః ఆనంద కర్పూర నీరాజనం 
దర్శయామి, నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 


మంత్రపుష్పం : ధాతాపురస్తాదితి మన్ర న్రపుష్పం 

ధాతాపురస్తా ద్యముదాజ హార | శక్రః ప్రవిద్వాన్రదిశశ్చత నః | 

తమేవం విద్వానమృత & ఇహ భవతి | నాకర పన్థా అయనాయ విద్య 

రాజాధి రాజాయ ప్రసహ్య సాహినే నమోవయంవై శ్రవ్రణాయ కుర్యా 
సమేకామాన్‌ కామ కామాయ మహ్యమ్‌ కామేశ్వరోవై శ్రవణో దదాతు, కుబేరాయవై 
శ్రవణాయ మహార్తాజాయ నమః, ఓర తద్రహ్మ ఓం తద్వాయుః, ఓం తదాత్మ 
ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్స్పురోర్నమః, అంతశ్చరతి భూతేషు గుహాయాం 
విశ్వమ్తూర్తిషు, త్వం యజ్ఞస్య్యమ్‌, వషట్కారస్వమిం ద్రస్వగ్‌ం రుద్రస్వం విష్ణున్వం 
బ్రహ్మత్వం ప్రజాపతిః కం తదాపోజ్యోతీ రనోతం బ్రహ్మ తూయి ము రోము 
అధైతం విష్ణవే చరుం నిర్వపతిః యజ్లోవై విష్ణుః యజ్ఞ ఏవాన్‌ తతః ప్రతితిష్టతి, 
శోత జుహోతి విషవేస్వాహా యజ్ఞాయెస్వాహ, ప్రతిష్టాయై స్వాే హేతీ. 

దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయధీమహీ తన్నో దత్తః ప్రచోదయాత్‌॥ 

మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్‌ 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః దివ్య సువర్ణ మంత్రపుష్పాన్‌ 
సమర్పయామి. అనుచు చేతిలోనికి పుష్పములను తీసుకుని స్వామివద్ద 


ఉంచవలెను. 


ప్రదక్షిణం : శ్లో॥ యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ, తాని తాని 
ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః, 
త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం 
మమ, తస్మా త్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ప్రదక్షిణం కరిష్యామి 
సర్వ(భ్రమనివారణం నంసారసాగరాన్మాం త్వంముద్దరన్వ మహాప్రభో 
అనఘాసమేత అనఘస్వామినే నమః, ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి. 
ఛత్రం ధారయామి, చామరం వీజయామి, నాట్యం నర్తయామి, గీతం శ్రావ 
యామి, నృత్యం దర్శయామి సమస్త రాజోపచారాన్‌ సమర్పయామి. 

అనుచు ఆ పుష్పములను స్వామి వారికి సమర్పించవలెను. తదుపరి 
స్వామివారి కలశం దగ్గర ముందుగా వుంచినటువంటి తోరమును దక్షిణ 
హస్తమున మగవారు కట్టుకొనవలయును, వామ హస్తమున ఆడువారు ధరించ 
వలెను. 

బ్రహ్మ విష్ణు మహేశాన రూపిన్‌ త్రిగుణనాయక 

త్రైవర్ణిక నమస్తుభ్యం తోర దేవానఘాత్మక ॥ 

అనేన అనఘా సమేత అనఘస్వామి పూజనేన భగవాన్‌ శ్రీ అనఘాదేవి 
సమేత అనఘాస్వామి సుప్రీతో, సుప్రసన్నా, వరదో భవతు ఏతత్సర్వం శ్రీ అనఘ 
స్వామి చరణారవిందార్పణమస్తు అని ఈ మంత్రము చెప్పుకొనుచు తోరమును 
నీటితో కొద్దిగా తడిపి స్వామి వారికి సమర్పించవలెను. 

కాయేనవాచా మనసేంద్రియైర్వా 

బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్‌ । 

కరోమి యద్యత్‌ సకలం పరస్మై 

నారాయణాయేతి సమర్పయామి ॥ 

హరిః ఓం తత్సత్‌. 


వ ప 


శ్రీ అనఘాష్టమి వ్రత కథలు ప్రారంభం 
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే 


శ్రీపాదుల వారు అంతర్జానం చెందిన తరువాత శంకరభట్టుకు ఎన్నో 
దివ్యానుభవములు జరిగినవి. శ్రీపాదుల వారి నామము ఉచ్చరించినంతనే 
శ్రీపాద వల్లభుల వారి దివ్య చైతన్యము తనలో ప్రవేశించిన దివ్యానుభూతిని 
శంకరభట్టు పొందెను. కురుంగడ్డకు ఈవలి ఒడ్డున ఉన్న పంచదేవ్‌ పహాడిలో 
నున్న పురాతనమైన విఠలుని మందిరమునందు శంకరభట్టు ధ్యానము 
చేయుచూ గడిపేవారు. ఒకనాటి మార్గశిర పౌర్ణమి రాత్రి శంకరభట్టు ధ్యానములో 
ఉండగా నడిరూమున నలువైపుల నుండి వేదఘోష చేయుచూ అనేకమంది 
సిద్ధపురుషులు, కృష్ణ విఠలుని మందిరమునకు ముందున్న పుణ్య వృక్షము 
చుట్టూ ఆసీనులైరి. ఈ సన్నివేశము రహస్య చైతన్య భూమికలోనికి ప్రవేశము 
నొందిన వారికి మాత్రమే గోచరమగును. ఆ ప్రాంతమంతయు సుగంధ 
పరిమళములతో నిండి దివ్యానుభూతిని కలిగించెను. ఆ వృక్షము యొక్క మూల 
భాగమున శ్రీపాదుల వారు ఆసీనులైరి. వామభాగమునందు అతిలోక సౌందర్య 
రాశియైన స్రీ కూర్చొనియున్నది. మూర్తీభవించిన మాతృవాత్సల్యము నిండిన 
ఆ స్తీ కనులు తరతరాల సమస్త మాతృదేవతల మమతా వాత్సల్యములు 
వర్షించుచున్నవా అన్నట్లున్నవి. చుట్టు ప్రక్కల ఉన్న వృక్షములు జంతువులు 
సైతము మానవ రూపము ధరించి వేధఘోషతో గొంతు కలిపినవి. కావున 
తీరములో ఉన్న చెట్టు, పుట్ట మొదలైనవన్ని తపోసమాధి స్థితియందు ఉన్న 
దివ్య పురుషులని తెలియవలెను. శ్రీపాదులు తమతో బుణాను బంధమున్న 
ప్రతి ఒక్కరిని ఈ యోగ భూమికి ఆకర్షించెదరు. వారి సాధక బాధకములన్నీ 
తీర్చివేయుదురు. పంచదేవ్‌ పహాడినందు చేయు పూజ, యజ్ఞయాగములు, 
జపధ్యాన సాధన ములు, వ్రత దాన ధర్మములు మిక్కిలి ఫలవంతములగును. 
ముఖ్యముగా తత్వార్ధము నెరిగి శ్రీ అనఘాష్టమి వ్రతము జరుపు వారి 
సర్వమనోభీష్టములు నెరవేరును. శ్రీ వాసవీ కన్యక ఆ బాధ్యతను తీసుకొను 
నటుల శ్రీపాదులవారు ఆశీర్వదించిరి. 


శంకరభట్టు సందేహముల నివృత్తి చేయుచూ శ్రీపాదుల వారు ఇట్లు 
తెలిపిరి. “అనంత కాల ప్రవాహములో సృష్టిలో నున్న ప్రతీ అణువూ తనను 
తాను తెలియు వరకూ, అమరత్వము నొందువరకూ గమనమాగదు. తొలి 
జీవకణంలో నున్న దివ్యత్వం అమృతత్వం వైపు అధిరోహించును. అదే పరిణామ 
రహస్యం. జీవులన్నీ అహాన్ని త్యజించి దైవప్రాప్తి నొందవలెను. సత్య జీవన 
విధానాన్ని పొందేందుకు దత్త భక్తులు విధిగా ఈ వ్రతమాచరించుట వలన 
పాపములు తొలగి, జ్ఞానము కలిగి, సర్వశుభములను పొంద వీలగును. మార్గశిర 
బహుళాష్ట్రమి నాడు శ్రీ అనఘాష్టమి వ్రతమును ఆచరించవలెనని శ్రీపాదులవారే 
సెలవిచ్చిరి. 


భక్తి శ్రద్దలతో అనఘాష్టమి వ్రతము చేయుటకు నిశ్చయించి ఈ క్షేత్రమునకు 
వచ్చువారి వద్దకు నేను మాయా రూపమున తప్పక వచ్చెదనని తెలిపిరి. వేదవ్యాస 
మునీంద్రులు వారు శంకరభట్టుకు దత్తప్రభువుల యొక్క యోగశక్తిని గూర్చి, 
మహిమా విశేషములను గూర్చి ఇట్లు తెలిపిరి. “యోగ సంపూర్ణమైన శ్రీ 
దత్తాత్రేయుల వారిది అర్ధనారీశ్వర తత్వము మహోన్నతమైన దివ్యభవ్య అవతార 
స్వరూపము. అఘరాశులను క్షణములో క్షీణింపజేయకలుగు శక్తి కలిగినది శ్రీ 
అనఘాతత్వము.” 


అనఘా అనగా పాపము లేనిది అని అర్ధము. ఎవరిని స్మరించుట వలన 
పాపములన్ని తొలగి, జన్మరాహిత్యమును పొందుదురో ఆ పరబ్రహ్మ స్వరూపమే 
అనఘుడు. శ్రీ దత్తాత్రేయుల వారే అనఘులు. నిరాకారమైన నిర్గుణతత్వం, 
సాకార సగుణ స్వరూపమై శ్రీ అనఘా దేవిగా వారి వామ భాగమునందు 
అవతరించినది. అణువణువుకూ శక్తిని ప్రసాదించు మహాశక్తియే దత్తశక్తి. దత్తుని 
శక్తియే అనఘాశక్తియని కూడా తెలియవలెను. సాధనలతో, నిశ్చల భక్తి 
విశ్వాసములతో, దివ్యమైన (ప్రేమతో భగవత్‌ శక్తి సాధ్యమవుతుంది. “శ్రీ 


దత్తాత్రేయులు అతి ప్రాచీనులు, నిత్యనూతనులు. దత్త సాంప్రదాయములో 
పాదుకార్చనకు అధిక ప్రాధాన్యత ఉన్నది. ఏలనన సృష్టి స్థితిలయముల 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


నొందుటకై ప్రేరణ నిచ్చు మహా సంకల్పమునకు మూల స్థానము పాదుకా 
స్థానము. శ్రీపాదుడనగా మోక్షశ్రీకి లేదా యోగశ్రీకి మూలస్థానమని అర్థము”. 
శ్రీ అనఘాష్టమి వ్రతమును చేయుట వలన సర్వ పాపములను నశింప 


Uy 


చేసుకొనవచ్చును. 


శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 
ఇతిశ్రీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృత 
ద్వితీయ ఖండాతర్గత అనఘాష్టమి వ్రత కథాయాం 
ప్రథమోధ్యాయః సమాప్తః 


దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర. 


ద్వితీయోధ్యాయం 
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 


బ్రహ్మ మానస పుత్రుడుగా ప్రసిద్ది పొందిన అత్రిమహర్షి ఆయన భార్య 
అనసూయ దంపతుల తపః ఫలితముగా బ్రహ్మ, విష్ణు, రుద్రాంశలతో 
దత్తాత్రేయుడు జన్మించెను. సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన అనఘాలక్ష్మి 
భార్యగా అణిమ, లఘిమ, మహిమా, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ, 
కామావసాయితా అను ఎనిమిది మంది కుమారులు కలిగిరి. శ్రీ దత్తులు 
సహ్యాద్రియందు నిత్యమూ అనఘాదేవితో కూడి యోగభ్యాస నిమగ్నులై 
యుండువారు. 


బ్రహ్మ నుండి వరములను పొందిన గర్వముతో జమాసురుడను రాక్షసుడు 
ఇంద్రాది దేవతలను ముట్టడించి, ఓడించెను. దేవతలందరూ కులగురువగు 
బృహస్పతి సూచన మేరకు దత్తప్రభువుతో తమను రక్షించి ధర్మమును నిలుపమని 
వేడుకొనిరి. దత్తుడు వారికి అండగా నుందుననీ, భయము వలదనీ అభయము 
నిచ్చిరి. దేవతలు రాక్షసులతో కయ్యానికి కాలుదువ్వి, వారిని దత్తుల వద్దకు 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


రప్పించిరి. రాక్షసులు దత్తుని ఒడియందున్న అతిలోక లావణ్య వతియైన ముగ్ధను 
చూచి వచ్చినపని మరచి, అనఘాదేవిని ఎత్తి, నెత్తిపైకెక్కించుకొనిరి. లక్ష్మి ఎవరి 
శిరముపై నెక్కునో, వారి సంపదలూ, రాజ్యము, గృహములు, అన్యాక్రాంత 
మగును. మాయా శక్తికి చిక్కిన వారి శక్తిని ఆమె హరించివేయును. అదే అదనుగా 
ఇంద్రుడు జంభాసురుని సంహరించెను దేవతలకు వారి కష్టములు తొలగినవి 
అనఘాసమేత దత్తప్రభువులను దేవతలు ఎంతయో కీర్తించిరి దత్తప్రభువు 
దేవతలతో అనఘాలక్ష్మి తన యోగశక్తియే అని ఆమెను, భోగ వస్తువుగా 
భావించినచో వారి సర్వశక్తిని హరించే మాయాశక్తి కాగలదని తెలిపిరి. 


సత్యజీవనము గడుపువారికి ఆమె సర్వశక్తి ప్రదాయినియై సర్వభోగెశ్వర్య 
ములు కల్పించును. మోక్షమునకు దారి చూపు జ్ఞానవైరాగ్యయోగ స్వరూపియై, 
మాతృత్వమును వర్షించు పరాశక్తిగా యుండును. భక్తిశ్రద్ధలతో అనఘాష్టమి 
వ్రతము సల్పువారు, నాతో ప్రత్యక్ష, సూక్ష్మ స్థితులయందు సంబంధము 
కలిగియుందురు. సర్వలోక, సర్వకాల, సర్వావస్థలయందు నా రక్షణలో 
యుందురు లేమియనునది పొడసూపదు అని తెలుపగా దేవతలు ఆనంద 
పరవశులైరి. 


శ్రీకృష్ణుడు దత్తప్రభువు మహిమను తెల్పుతూ సంపూర్ణ శరణాగతి 
అవసరము. సదా దత్తనామ స్మరణ, అనఘాదత్తుల తత్వమును మననము 
చేయుట మాత్రమే గత్యంతరము, అని ధర్మరాజుకు వివరించెను. ప్రతీ 
సంవత్సరము మార్గశిర బహుళాష్ట్రమినాడు అనఘాష్టమి వ్రతము చేయుట 
శుభప్రదము అని నుడివెను. 
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 
ఇతిశ్రీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృత 
ద్వితీయ ఖండాతర్గత అనఘాష్టమి వ్రత కథాయాం 
ద్వితీయోధ్యాయః సమాప్తః 
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర. 


తృతీయోధ్యాయం 
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 


పూర్వము హైహయ రాజ్యమును కృత వీర్య మహారాజు పాలించెను. 
అతడు సత్య ధర్మనిరతుడు, ధైర్యశాలి, పరాక్రమశాలి. సంతానము కొరకు 
వారు చేసిన పుణ్య క్రతువులు, పుణ్య వ్రతములు, పుణ్య కర్మల ఫలితముగా 
ఒక శుభముహూర్తమున ఒక కుమారుడు కలిగెను. కానీ పుట్టిన బాలుడు చొట్ట 
చేతులతో పుట్టెను. కుమారుడు పుట్టిన సంతోషము ఆ దంపతులకు కరువ 
య్యెను, కుమారునికి అర్జునుడు అని నామకరణము చేసిరి. కొంతకాలమునకు 
కృతవీర్యుడు స్వర్గస్తుడయ్యెను. రాజకుమారునికి పట్టాభిషేకము చేయవలెనని 
తలచిరి. కానీ కార్తవీర్యార్దునుడు ప్రజల వద్ద నుండి పన్నులు కట్టించుకొనుచూ, 
తన లోపముతో ప్రజల రక్షణ చేయలేక యున్నచో అది ధర్మ సమ్మతము 
కాదు కాబట్టి ముందుగా తపస్సు చేసి, యోగసిద్భులను పొంది, సకలాస్త్ర వేత్త 
నైనపుడే రాజ్యాభిషేకమునకు అర్హుడనని రాజసభలో తన నిశ్చయమును 
ప్రకటించెను. కార్తవీర్యుని ఆలోచనకు మెచ్చి గర్గాచార్యులు, సహ్యాద్రి పర్వత 
ప్రాంతాన ఆశ్రమంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజింపుము. నీకు అన్ని 
శుభములు కలుగును అని తెలిపిరి. కార్తవీర్యుడు తక్షణమే సహ్యాద్రికి చేరు 
కొనెను. దత్తుడు దిగంబరుడై చూచుటకు భీతి కలుగునటుల అనాచారుడిగా 
మత్తులో తేలియాడుచూ, చెంతనున్న సుందరితో సరసములాడుచూ, అసభ్యపద 
జాలముతో కేకలు వేయుచూ జుగుప్పను కలిగించు రీతిలో భ్రష్టులుగా 
కనిపించెను. కులగురువైన గర్గాచార్యులు తనతో చెప్పిన మాటలు గుర్తుంచుకొని, 
దత్తుని పాదములు పట్టుకొని సేవలు చేసెను. దత్తప్రభువు కార్తవీర్యుని పై కరుణ 
కలిగి, తన తత్త్వమును పూర్తిగా తెలుసుకున్న అర్జునుని అనుగ్రహింపదలచి, 
వరమును కోరుకొమ్మనెను. కార్తవీర్యుడు రాజధర్మమును ఉపదేశింపుమనెను. 
అష్టసిద్ధులు ప్రత్యక్షమై కోర్కెలు తీర్చునటుల వరమిమ్మనెను. సన్మార్గములో 
నడిపింప గలుగు ఉత్తమ గురువుల నిమ్మనెను. దేశ ప్రజలు ఎటువంటి 


అసంతృప్తి లేకుండగ, సుఖ సంతోషములతో ఉండునటుల ఆశీర్వదింపు 
మనెను. శ్రీదత్తుడు కోరిన అన్ని వరములనూ కార్తవీర్యునికి అనుగ్రహించెను. 
కార్తవీర్యుని పాలనలో రాజ్యము దేవ భూమిని తలపించినది. ధర్మమునకు 
నిలయమై దాన ధర్మములు నిరంతరము జరుగుచుండెడిది. తండ్రికి మించిన 
క్రీర్తవంతుడయ్యెను. స్వర్ణ యుగమును సృష్టించెను. దత్తానుగ్రహముచే చొట్ట 
చేతులు గల కార్తవీర్యార్జునుడు సహస్ర బాహువై పేరొందెను. కొన్నివేల సంవత్స 
రములు పరిపాలించెను. రాజ్యములోని సర్వజనులు శ్రీ అనఘాష్టమీ వ్రతమును 
ఆచరించి, సర్వ పాపముల నుండి విముక్తులై మోక్షమునందిరి. అనఘుని 
మహిమ, వైశిష్ట్యములు కొనియాడబడెను. ఇందలి తత్వార్థమును గ్రహించువానికి 
తపోఫలము దక్కును అని శ్రీకృష్ణుడు ధర్మరాజునకు తెలిపెను. 


కార్తవీర్యుని గర్వభంగము : 


దత్త ప్రభువు కరుణతో మహా సంపన్నుడైన కార్తవీర్యార్జునుడు తదనంతర 
కాలమున బ్రాహ్మణ, యతి, బుషులు, సన్యాస, సాధుసత్పురుషులను 
నిర్లక్ష్యము చేయుచూ అహంకార పూరితుడయ్యెను. గర్వభంగము కావలసిన 
తరుణమాసన్నమై అతనిని జమదగ్నిముని ఆశ్రమమునకు తరముకొని వచ్చినది. 


కార్తవీర్యుడు తన సేవాదళముతో ఆగశ్రమమునకు వచ్చినంతనే 
జమదగ్నిముని లక్ష్మీ సహోదరియగు కామధేనువు సహకారముతో క్షణకాలములో 
విందు భోజనమును ఏర్పాటు చేసి అతిథి మర్యాదలు జరిపెను. అసూయకు 
వశమైన కార్తవీర్యుని దృష్టి అంతయు కామధేనువుయందు నిలిచెను. బ్రాహ్మణ 
సంపదను అపహరించుట అధర్మమని తెలిసిననూ, శాంతపరుడైన మహర్షి ఏమి 
చేయగలడన్న అహముతో జమదగ్ని మునిని ధిక్కరించి, లక్ష్మీతుల్యమగు ఆ 
కామధేనువును బలవంతముగా తన రాజ్యమునకు తోడ్కొని పోవుచుండెను. 


విషయము నెరిగి ఆగ్రహోదగ్రుడైన జమదగ్ని, రేణుకల పుత్రుడు పరశు 
రాముడు మహిష్మతీపుర రాజధానిలోనికి ప్రవేశించుచున్న కార్తవీర్యునితో 


యుద్ధము చేసి, సంహరించి, కామధేనువుతో ఆశ్రమమునకు చేరుకొనెను. 
మరికొంత కాలమునకు కార్త్యవీర్యుని పుత్రులు ఆశ్రమమును చేరి జమదగ్ని 
శిరమును ఖండించి పోయిరి. అది తెలిసిన పరశురాముడు ప్రళయాగ్ని రుద్రుని 
వలె ఆవేశముతో కార్త్యవీర్యుని వంశమునంతటినీ హతమొనర్చి ఆశ్రమమునకు 
చేరెను. తల్లి ఆజ్ఞానుసారము తండ్రి జమదగ్ని శరీరము తీసుకుని, సహ్యాద్రిలోని 
దత్తప్రభువు ఆచార్యత్వమున తండ్రికి దహన సంస్కారములు చేసెను. తన 
ప్రతిజ్ఞననుసరించి, భూమండలమును చుట్టి అధర్మవర్తునులైన క్షత్రియులను 
నాశనమొనర్చెను. ప్రణీతా నదీ తీరమున తపస్సు చేసి, కశ్యపుని ఆధ్వర్యములో 
అశ్వమేధయాగమును చేసెను. యావత్‌ భూమండలమును, సాధుసత్సురుషు 
లకు, బ్రాహ్మణులకు దానము చేసి, భార్గవరాముడు కృతకృత్యుడయ్యను. 
తర్వాత దత్తుడు పరశురామునికి త్రిపురా రహస్యమను యోగవిద్యను బోధించెను, 
అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలిపెను. నిజతత్వమును తెలుసుకొనిన ధర్మరాజు 
మహదానందమును పొందెను. 


శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 


ఇతిశ్రీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృత 
ద్వితీయ ఖండాతర్గత అనఘాష్టమి వ్రత కథాయాం 
తృతీయోధ్యాయః సమాప్తః 


దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర. 


చతుర్గోధ్యాయము 
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 


ధర్మరాజు శ్రీ కృష్ణుని అమలకాశ్రమ వృత్తాంతమును వివరింపుమని కోరెను. 
అందులకు శ్రీ కృష్ణుడు ఆమలకాశమమును గురించి స్కందుడు కొన్ని 
వివరములు తెలిపెననెను. లోకములను సృజించు చతుర్ముఖుడు మొదట 
దేవదానవులను, మానవులను, భువనములు, వర్ణములు, ఆశ్రమములు 
మొదలైనవి సృష్టించెను. మానవులు వేదదృష్టి కలిగి, నిశ్చలమతులుగా, 
ఆత్మవిదులుగా, శాస్త్రచింతకులుగా ఉండుటవలన సృష్టి లక్ష్యము నెరవేర 
కుండెను. తరువాత బ్రహ్మ ఆలోచించి మానవులను మోహములో పడవేయుటకై 
మోహము, తమము వంటివి సృష్టించెను. అట్టి అవిద్యయందు, మాయామోహ 
ములను సృజించుచూ మోహములో పడి చతుర్ముఖుడు తానే వేదమును 
మరచెను. గాయత్రియే కానరాకుండెను. బ్రహ్మ జగన్మాతయైన రేణుకను 
ప్రార్థించగా రేణుక ప్రత్యక్షమై దత్తుని ఆశ్రయింపుమనెను. చతుర్ముఖుడు 
తెలుసుకొన గోరిన విషయమును నీవతనికి తెలియుపరచుమని రేణుకామాత 
శ్రీదత్తునితో చెప్పెను. శ్రీ దత్తుడు రేణుకాదేవి చరణములకు మొక్కి బ్రహ్మకు 
తాను తెలుపగలుగు వివరము గూర్చి అడిగెను. బ్రహ్మతాను మరచిన వేదవేదాంగ 
ములు ఉపనిష త్తులు మొదలైనవన్నింటినీ మరల ఎట్టు తెలుసుకొనవచ్చును 
అని అడిగెను. శ్రీదత్తుడు సమాధానముగా అన్ని వర్ణములందు, అనంతమైన, 
ఎకమైన ఓంకారనాదమే నిండి యున్నది. అల్లే లోకాలకాధారభూతురాలైన, 
ఆదిపరాశక్తి, సావిత్రి కూడా రేణుకామాతయే అని తెలిపెను. బ్రహ్మ అనఘాలక్ష్మిని, 
రేణుకను స్తుతించి, వేదవిదుడై హర్షపులకితుడై సత్యలోకమునకు వెడలెను. 
బ్రహ్మకు తిరిగి వేదములను స్ఫురింపజేసిన దత్తుడు, రేణుకామాత, బ్రహ్మను 
విష్ణువును చూచిరమ్మని పంపగా, సర్వ జంతువుల హృదయములందువసించు 
ప్రభువగు విష్ణువును చూడలేకపోయెను. విద్యుత్పుంజము వలెనున్న ఒక మహా 
వృక్షము అచట ఉండుటవలన ఆ గ్రామమునకు ఆమలక గ్రామము అని 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


పేరు వచ్చెను. అదే ఇప్పుడు మాతాపురముగా పిలువబడుచున్నది. పరశు 
రామునితో రేణుకాదేవి ఆమలక వృక్షమునందు విష్ణువు, శివుడు బ్రహ్మయును 
ఉండుటవలన దేవత్రయాత్మకమైనది కావున, ఉసిరిక వృక్షమును ఈ 
ఆశ్రమమునందు నాటుము అని చెప్పెను. కృష్ణామలకిని స్పృశించినను, 
చూచినను, అంజలి ఘటించి, ప్రదక్షిణము చేసినను జీవులు సద్గతిని పొందుట 
నిశ్చయము. ఆమలక వృక్ష రూపుడైన శ్రీహరిని పురుషులుగానీ, స్రీలు గానీ, 
ఎవరైననూ త్రిదేవ మయమైన, మాన్యమైనటువంటి సహ్యాద్రికే కేతువు వలె 
భాసించుచున్న ఈ ఆమలక వృక్షమును భక్తితో చూచిన చాలును, దివ్యలోక 
సుఖములను ఈ జన్మయందే అనుభవించగల్లుదురు. రాబోవు జన్మలలో 
అమరసుఖములను పొందగలుగు దురు. ఆమలక వృక్షము యొక్క ప్రభావమిది 
యని బాదరాయణులు శంకరభట్టునకు సందేహము నివృత్తి చెసెను. 


శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 


ఇతిశ్రీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృత 
ద్వితీయ ఖండాతర్గత అనఘాష్టమి వ్రత కథాయాం 
చతుర్జోధ్యాయః సమాప్తః 


దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 
పంచమోధ్యాయము 
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 
అష్ట సిద్దుల వివరములు 


అనఘాష్టమి వ్రతము యొక్క తత్వార్ధమును తెలిసి, సర్వస్య శరణాగతులై 
సంపూర్ణ భక్తి ప్రపత్తులతో పూజించినవారు అనఘాదత్తుల అనుగ్రహమునకు 
పాత్రులగుదురు అని వేదవ్యాస మునీంద్రులు తెలిపిరి. ఆనఘాదత్తుల మూల 
తత్వమును తెలుసుకొని, యోగమును సాధించిన వారికి అష్టసిద్ధులు వరించునని 
తెలుపుటకే అష్టసిద్ధులు అష్ట పుత్రులుగా జన్మించిరి. అవి అణిమ, లఘిమ, 
మహిమ లేదా గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ, కామావసాయిత లేదా 
యత్కామ తదావశ్యతి అనునవి. 


అణీమ అనిన అణుతర రూపముగా మారి అదృశ్యమవగల్గుట ఈతడు 
అనఘదేవునకు ఈశాన్యమున నుండును. 


లఘిమ అనిన సూక్ష్మ బుద్దిని కలిగి అతి తేలికై బహు శీఘ్రముగా 
సాధించగల్లుట ఈతడు అనఘదేవునకు ఆగ్నేయమునందుండును. 


మహిమ లేదా గరిమ అనిన జగములన్నిటిచే పూజలందుకొనును. శరీర 
బరువును పెంచగల్లుట. ఈతడు స్వామికి ముందు భాగమున పాదములచెంత 
నిలచి యుండును. 


ప్రాప్తి యనిన ఆయా అవయవాల ఇంద్రియ జ్ఞానాన్ని కలిగించే సిద్దిని 
పొందుట. ఈతడు నైబుతి కోణమునందుండును. 


ప్రాకామ్యయనిన ఒకేసారి అంతటా వ్యాపించియుండి ఇతర లోకాల్లోని 
వస్తువులు, అదృశ్యంగా ఉన్న వాటిని చూడగలుగు స్వేచ్భాసంచార స్వభావమును 
కలిగియుండుట. ఈతడు వాయవ్య మూలయందుండును. 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


ఈశిత్వమనగా శరీరాలకు ప్రాణులకు (ప్రేరణ కలుగజేయుట, సహజ 
శక్తుల పై నియంత్రణ కలిగియుండుట, ఈతడు అనఘస్వామికి కుడి భాగము 
నందుండును. 


వశిత్వమనిన సర్వేంద్రియములను తన వశమునందుంచుకొన గల్లుట. 
ఈతడు అనఘునకు వామ భాగమునందుండును. 


కామావసాయిత మనగా ముల్లోకాలలోని ఆనందాలను, అప్రయత్నముగా 
కోరుకున్నంతలోనే కోరినదాన్ని పొందగల్లుట. ఈతడు అనఘస్వామికి వెనుక 
భాగమునందుండును. 


ఈ స్థితిలో కోర్కెలకు తావులేని బ్రహ్మానందం ఉంటుంది. నిజమైన ఆత్మ 
స్థితిని పొందగోరువారు, ఈ అష్టసిద్ధుల మాయకు లోబడక ఉదాసీనతనొంది, 
అచ్యుత స్థితినందు ఉందురు. అష్టదళ మధ్య భాగమునందున్న బ్రహ్మ, విష్ణు, 
శివాత్మకుడు, గురు స్వరూపుడగు శ్రీ అనఘదత్తుడు కరుణాంతరంగుడు మనల 
రక్షించును. 


అని శ్రీకృష్ణుడు ధర్మరాజునకు శ్రీ అనఘాష్టమీ వ్రత కథలను, వాటి 
మహిమలను వివరముగా తెలిపెను. 


ఇహపర సుఖములను కల్గించు ఈ వ్రతమును వీలునుబట్టి యావ 
జీవితము చేయవలెను. శ్రీపాదుల ఆజ్ఞచేత చెప్పిన అనఘాష్టమీ వ్రతమును 
భక్తి శ్రద్దలతో ఆచరించిన వారికి, శ్రద్ధతో ఆలకించిన వారికి సత్సంతానము 
కల్గును. బుణ బాధ తొలగి సకలైశ్వర్యములు సిద్దించును. నూతన గృహ 
ప్రాప్తి ఆయురారోగ్యములు కలుగును. సద్గురు కృపా కటాక్షములు కలిగి, 
సర్వపాపములు తొలగి మోక్ష పథమునకు మార్గము సుగమమగును. 


టాకా ne 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


అనఘాష్టమీ వ్రతమును గూర్చిన రహస్యాతి రహస్య విషయములన్ని తెలిపి, 
సర్వమనోరథ చింతామణియైనటువంటి అనఘావ్రతమును బహుళాష్ట్రమి 
తిథినాడు జరిపి, దత్త ప్రసాదములను పొందుమని ఆశీర్వదించిరి. 


శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అంటూ శ్రీబాదరాయణులవారు పాండురంగ 
విఠల మూర్తికి నమస్కరిస్తూ, అదృశ్యులైరి. 


శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 


ఇతిశ్రీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృత 
ద్వితీయ ఖండాతర్గత అనఘాష్టమి వ్రత కథాయాం 
పంచమోధ్యాయః సమాప్తః 


దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర. 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 
సిద్ధమంగళ స్తోత్రం 
1. శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా । 
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ ॥ 


2. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా । 
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ ॥ 


3. మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా । 
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ ॥ 


4. సత్యబుషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా | 
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ ॥ 


ర్‌. సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ బుషి గోత్ర సంభవా | 
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ ॥ 


6. దో చౌపాతీ దేవ్‌ లక్ష్మీఘన సంఖ్యాబోధిత శ్రీచరణా | 
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 


7. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా । 
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ ॥ 


8. సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా | 
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ ॥ 


9. పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా । 
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ ॥ 


Nee, ne 


శ్రీశ్రీశ్రీ అనఘాష్టమి వ్రతకల్పము 


శ్రీదత్త జయలాభ యశాధికర స్తోత్రం 


1. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం । 
ప్రపన్నార్తిహరంవందే స్మర్భగామీ సనోవతు ॥ 


2. దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం । 
సర్వరక్షాకరం వందే స్మర్శగామీ సనోవతు ॥ 


3. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణమ్‌ । 
నారాయణ విభుం వందే స్మర్భగామీసనోవతు I 


4. సర్వానర్ధ హరం దేవం సర్వమంగళ మంగళం । 
సర్వక్షేశ హరం వందే స్మర్శగామీ సనోవతు ॥ 

5. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్దనం । 
భక్తాభీష్టప్రదం వందే స్మర్శగామీ సనోవతు ॥ 

6. శోషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః | 
తాపప్రశమనం వందే స్మర్శగామీ సనోవతు ॥ 


7. జన్మసంసార బంధఘ్నం స్వరూపానంద దాయకం । 
నిశ్రేయసపదం వందే స్మర్శగామీసనోవతు ॥ 


8. సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం | 
ఆపదుద్దరణం వందే స్మర్భగామీ సనోవతు ॥ 


9. జయలాభయశః కామ దాతుర్దత్తస్య యస్తవం । 
భోగమోక్ష ప్రదస్యేదం ప్రకటేత్సుకృతీ భవేత్‌ ॥ 


